Registered No. HSE -49/ 2016 


దప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


FAC 


ANDHRA 
PRA 


" 
HRA 
PRADESH 


GICATE 


आध्रप्रदेश 


TRACE 


T 


RIGHT TO 
INFORMATION 


సత్యమేవజయతే 


గా 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


PART VII EXTRAORDINARY 
AMARAVATI, THURSDAY, FEBRUARY27, 2020 


No.530 


G .161 


NOTIFICATIONS BY GOVERNMENT 


- - X - - 


Notifications Relating to the Administration of Panchayat Raj 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం, విజయవాడ 
‘ మహిళా జనశక్తి పార్టీ ఒక క్రొత్త రాజకీయ పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద 

నమోదయ్యేప్రక్రియలో జారీచేయబడిననోటీసు 
రాజకీయపార్టీల నమోదు మరియు గుర్తుల కేటాయింపు ఉత్తర్వు , 2001 నకు లోబడి “ మహిళా 
జనశక్తి పార్టీ అధ్యక్షులు శ్రీ యాగల శ్రీనివాసులు తమ పార్టీని రిజర్వు గుర్తు లేనిరాజకీయ పార్టీగా 

ఆంధ్ర ప్రదేశ్రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకొనుటకై 
అభిలషిస్తున్నట్లు సాధారణ ప్రజానీకానికి 
తెలియజేసేందుకు ఈ నోటీసు ఇవ్వడమైనది . పార్టీప్రధాన కార్యవర్గములో శ్రీ యాగల శ్రీనివాసులు 
అధ్యక్షులు గాను , శ్రీ జె . సుబ్బారాయుడు సాధారణ కార్యదర్శి గాను మరియు శ్రీ బి . ఉపేంద్ర రెడ్డి 
కోశాధికారి గాను వ్యవహరించెదరు . సదరు పార్టీనమోదుపై ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరాలు 
ఉన్నట్లయితే, అట్టి అభ్యంతరాలను కార్యదర్శి , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘము, మొదటి అంతస్తు , 

క్రొత్త విభాగాధిపతుల భవనము , ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం ఎదురుగా , ఎమ్ .జి .రోడ్ , 
విజయవాడ - 520010, ఆంధ్ర ప్రదేశ్ వారికి ఈ ప్రకటన ప్రచురితమైన పదిహేనురోజుల్లోగా పంపవలెను . 
నిర్ణీత గడువులోగా అభ్యంతరాలేమీ 
రానియెడల , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పార్టీల పరంగా జరిగేస్థానిక 
సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు మహిళా జనశక్తి పార్టీ ని ఒక రాజకీయ పార్టీగా నమోదు చేయు 
ప్రక్రియనురాష్ట్ర ఎన్నికల సంఘం చేపడుతుంది . 

సం | | యస్.రామ్ సుందర్ రెడ్డి 
విజయవాడ , 

కార్యదర్శి 
తేదీ : 27 . 02. 2020 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 


- - XXX - 


